Registered No. HSE -49/2016 


రత 
ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


UCSO 


SATEN 


ANDHRA 
PRAY 


GY6 


आध्रप्रदेश 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవ 

జయత 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No.6 


AMARAVATI, THURSDAY, FEBRUARY 6 , 2020 


G .691 


PART II -MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER , MADAKASIRA NAGARA PANCHAYAT, 

MADAKASIRA . 


Roc .No.562 / 2020 /G1. 

Date : 03-02 - 2020 . 
DIVISION OF WARDS - DIVISION OF MADAKASIRA NAGARAPANCHYAT (20)WARDS - 

PUBLICATION OF THE FINAL WARDS DIVISION IN FORM - VI. 


Ref : 1. Proceedings ROC No. 1/Madakasira/2020 /Ele -1, dt. 25 - 01 -2020 of the 

Commissioner & Director ofMunicipalAdministration , Guntur. 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


FORM - VI 
Delimitation of Wards in Madakasira Nagara Panchayat 

PRELIMINARY NOTIFICATION 


Roc .No. 654 /G1 / 2020 

Date : 03 . 02 . 2020 . 
In pursuance of the provision of Rule 4 (i) of the Andhra Pradesh Municipalities (Division 
of Nagara Panchayats and Municipalities into wards) Rules, 1994 issued by the Government in G .O . 
Ms. No . 31 MA & UD (Elec -I), dated : 03 .02 . 1995 objections and suggestions were called for from 
residents of city in the Preliminary Notification No: 111 , G1091, dated : 11. 01. 2020 of G . O .Ms. No :49 , 
dated : 11.01. 2020 . 

In pursuance of the provisions of Rule 13 of the Andhra Pradesh Municipalities 
(Division of Nagarapanchayats and Municipalities into wards ) Rules, 1994 residents of Madakasira 
Town are hereby informed that Delimitation of the 20 wards of Madakasira Nagara Panchayat is 
confirmed as detailed below : 

20 Election Wards Preliminary draft Boundaries 
Municipa 
I Election 

BOUNDARY DESCRIPTION 
Ward No 
North : Starting at middle of S .No .21 at Akkamagarikonda runs towards 

east along boundary of Nagara Panchayat up to NE Corner of 

S .No. 341 at pavagada road . 
East : Starting at NE Corner of S .No . 341 runs towards south up to SE 

corner of S .No . 377 at Mallinayakanapalli konda. 
South : Starting SE Corner of S .No . 377 , runs towards west up to NW Corner 

of S .No . 379 at pavagada road , then takes left turn runs towards 
south up to Hindu burial ground (vysya ) then takes left turn runs 

towards west up to Madakasirakonda and SW corner of S .No . 303 . 
West : Starting at SW corner of S .No . 303 runs towards north up to S .No. 306 

then takes left turn towards west and runs along foot of 
Madakasirakonda up to SW corner of S .No .305 then runs towards 
west along foot of Madakasirakonda up to SE corner of S .No . 54 
then takes right turn runs towards north up to middle of northern 

boundary of S .No .21. 
North : Starting at NE corner of S .No . 341 at near pavagada road runs 

towards east up to NE Corner of Mallinayakanapalli village 

boundary . 
East : Starting at NE Corner of Mallina ya kanapalli village boundary then 

runs towards south up to SE Corner of S .No . 590 at Vanka . 
South : Starting at SE Corner of S .No. 590 , at vanka runs towards west along 

vanka up to NW corner of S .No .539 then take left turn up to NE 
corner of S . No.540 then take left turn runs towards west up to NE 
corner of S .No . 541 runs along boundary of S .No. 541 up to SW 

corner of S .No .541. 
West: Starting at SW corner of S .No. 541 runs along vanka up to Penukonda 

road then takes right turn towards east runs along Penukonda 
road then take left turn at SW corner of S . No . 390 runs along foot 
of Mallinayakanapallikonda towards north runs along western 

boundary of Mallinayakanapalli up to NE corner of S .No . 341. 
3 
North : Starting at NW corner of S .No .378 at pavagada road runs towards 

east northern boundaries of S .No .379 , 378 , up to east of S .No . 377 

at foot of Mallinayakanapallikonda . 
East : Starting at foot of Mallinayakanahallikonda at east of S .No . 377 

runs towards south along footof 
Mallinayakanahallikonda up to SE corner of S . No . 389 at 
penukonda road . 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


South : Starting at SE Corner of S .No . 389 at Penukonda road runs towards 

west along southern boundaries of S .No . 389, 387, 386 , 385 , 387 

up to SW corner of S .No. 379 at pavagada road . 
West : Starting at SW corner of S. No . 379 at pavagada road runs along road 

NE corner of S .No . 379 . 
North : Starting at SW corner of S .No. 373 at foot of Malla gutta runs 

towards S .No . 385 , 386 NE corner . 


East : Starting at NE corner of S .No . 386 runs towards south through 

penukonda road up to SE corner of S .No. 393. 


South : Starting at Ambedkar statue runs towards west along main bazaar 

then takes left turn at D . No . 4 / 1 runs towards S .No .413 south up 
to back side of Basavannagudi. 


West : Starting at back side of D .No . 6 / 48 at runs towards north up to 

Gsandhi Bazar then takes left turn runs up to NW corner of 
D .No .6 /62 taken right turn runs towards east along northern 
boundary of Gandhi bazaar up to D .No .6 / 116 , then taken left turn 
runs along Uruvakili road towards north SW corner of S .No . 373 at 
foot of Malla gutta . 


North : Starting at NW corner of S .No .560 runs towards east along vanka up 

NE Corner of S .No .646 . 
East : Starting at NE Corner of S.No.591 runs towards south up to SE corner 

of S . No .646 . 
South : Starting at SE Corner of S .No .646 runs towards west along Nagara 

Panchayat boundary up to SW corner of S .No . 520 . 
West: Starting at sw corner of S .No .520 runs towards north up to NW 

corner of S .No . 521 then takes right turn & take left turn at SW 
corner of S .No . 526 runs towards north up to NW corner of 
S .No . 560 . 


North : Starting at S .No . 506 north Corner Rajiv Gandhi statue at 

Amarapuram road runs towards east along S . C . Colony road and 
Ganga Veedhi up to sathrambavi then taken right turn towards 
east along Hindupur road up to culvert near om 

shanthidhyanakendram . 
East : Starting at culvert at om shanthidhyanakendram runs towards south 

along western boundary of S .No. 507 , 506 , 500 ,497 & 496 up to 

boundary to Nagara Panchayat. 
South : Starting at SE of S .No .486 runs towards west then taken left turn 

runs towards south then taken left turn at SE corner of S .No .491 
runs towards west along boundary of Nagara Panchayat up to 

Madhugiri road . 
West : Starting at Mol. Boundary at Madhugiri road runs towards north 

S .No. 506 along Madhugiri road up to Rajiv gandhi statue at 
Amarapuram road . 


North : Starting at NW corner of S .No . 436 Near culvert near Om 

shanthidyanakendram runs towards east along vanka up to SE 
corner of S .No. 506 . 


East : Starting at NE Corner of S . No .560 runs towards south along eastern 

boundaries of S .No. 539 , 538 ,530 , 529 ,525 ,524, 522 up to SE 
corner of S .No .519 . 


South : Starting at SE Corner of S .No.519 runs towards west along boundary 

of Nagara Panchayat up to SW corner of S .No.496 . 
West : Starting at SW corner of S .No.496 runs towards north along western 

boundaries of S. No . 496 , 497 ,500 & 508 up to NW corner of 
S . No . 507 near culvert . 


4 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


North : Starting at NW corner of S .No . 380 at Pavagada road runs towards 

east along northern boundaries of S .No . 380 , 384 up to SE corner 

of S.No . 384 at Penukonda road . 
East: Starting at SE corner of S .No . 384 runs towards south along Vanka up 

to NE corner of S .No . 307 . 


South : Starting at NE corner of S .No . 384 runs towards west along 

S .No . 427 , 426 towards west vanka over culvert up to Sathrambavi 
taken left turn at Ganga Veedi runs towards south along 
S . C . Colony road up to culvert at Amarapuram road near 
Karnataka bank . 


West: Starting at culvert at Amarapuram road near Karnataka bank runs 

towards north along Market road up to Main bazaar then taken 
right turn up to B . R .Ambedkar statue then taken left turn , runs 
towards north along Pavagada road up to NW corner of S . No. 380 . 


North : Starting at back water tank at Chinthapandu Sreeramulubanda runs 

towards east up to BasavannagudiGandhi Bazar. 
East : Starting at Chavadiveedi runs towards south than take right turn upto 

S . No . 427 . 
South : Starting at S .No .427 runs towards west along Amarapuram road up 

to old mosque road junction . 


10 


West : Starting at old mosque road junction at Amarapuram road runs 

towards north along old mosque road up to D .No . 12 / 146 then 

takes left turn and runs up to D .No . 12 / 163. 
North : Starting at back side of D .No . 6 /61 runs towards east up to back side 

of D . No . 6 / 1 
East: Starting at back side of D . No . 6 / 1 in main bazaar runs towards south 

up to Amarapuram road . 
South : Starting at Rajiv Gandhi statue runs towards west along 

Amarapuram road up to D .No . 7 / 92 - D . 
West : Starting at D .No . 7 / 92 - D at Amarapuram road runs towards north 

then takes left turn runs towards west up to old mosque then 

takes right turn runs towards north up to D .No . 6 / 61. 
North : Starting at D .No . 10 / 47 runs towards east port of konda at 

Uruvakili road . 
East : Starting at foot of konda at Uruvakili road runs towards south up to 

D .No . 6 / 116 . 
South : Starting at D .No. 6 / 116 runs towards west along northern 

boundary of Gandhi bazaar up to Kanyaka Prameswari temple . 


West : Starting at SW corners of Kanyaka Parameswari Temple runs towards 

north along Kamsalaveedhi up to D .No . 10 / 47 . 
North : Starting at D .No . 11 / 102 near Uruvakili runs towards east along 

foot of konda up to D .No . 10 / 45 then takes right turn runs 
towards east up to Kamsala peta . 


East : Starting at Kamsalapeta runs towards south along Kamsalaveedhi up 

to Vasavi Mahal back side . 


South : Starting at back side of D .No . 6 / 81 runs towards west along 

northern boundary of Gandhi bazaar up to back side of D .No.6 / 
62 then takes left turn runs up to theruveedhi up to D .No . 11 / 
119 . 


West : Starting at D .No . 11 / 119 runs towards north up to D .No . 11 / 102 at 

Uruvakili. 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


North : Starting at NW corner of S .No . 302 at foot of Madakasira konda at 

sadasivapuram runs along foot of konda towards east up to NE 

corner of S.No. 303. 
East : Starting at NE corner of S .No. 303 at foot of konda runs towards south 

up to SE corner of S .No. 250 . 
South : Starting at SE corner of S .No. 460 runs towards S .No.457 and 250 of 

south west corner . 
West : Starting at sw corner of S .No . 250 runs towards north S .No . 251 , 

278 ,279 , 280 , 289 up to 429 . 


North : Starting at NW corner of S .No.282 at foot of Madakasirakonda runs 

towards east along konda up to uruvakili at D .No . 11 / 102 . 
East : Starting at D .No. 11 / 102 at foot of konda near uruvakili runs towards 

south along kotaveedhi up to maremma temple then takes left 

turn runs towards south up to Amarapuram road . 
South : Starting at SW corner of ZPGH school runs towards west up to 

Govt. Hospital. 
West : Starting at SE corner of Govt.Hospital compound runs towards north 

up to foot of Madakasirakonda . 


North : Starting at S .No . 123 at Amarapuram road runs towards east side 

along the Amarapuram Road up to S .No . 302 and turn to north 
towards east rallagutta S .No . 303 . 


East : Starting at D .No . 13 / 20 - A at water tank runs towards south up to 

back side of old mosque then runs up to Amarapuram road . 


South : Starting at old mosque road junction runs towards west along up to 

SW corners of S .No . 133 South West Corner . 
West : Starting at SW corner of S. No130 runs towards Amarapuram Road 

towards S .No. 126 . 


16 


North : Starting at SW corner of Government Hospital runs towards 

east along Amarapuram road up to old mosque road 
junction . 


East : Starting at S .No 290 towards south S .No . 288 , 281, 277 , 252 , 248 , 

471 of 473 south east corner . 
South : Starting at S .No .247, 471, 473 south east corner. 


West : Starting at SW corner of S .No . 473 runs towards west corner of 

S . No . 472 , 233 runs towards at S .No .234 . 
North : Starting at old mosque road junction runs towards east up to Rajiv 

Gandhi statue then takes left turn towards north up to D . No . 4 / 1 

runs towards east along main bazaar up to Ambedkar statue . 
East : Starting at Ambedkar statue runs towards south along Madhugiri road 

up to Nagar Panchayt limits . 
South : Starting at SE corner of S . No . 232 runs towards west up to sw 

corner of S.No.230 along Nagar Panchayat limits . 
West : Starting at SW corner of S .No.230 runs towards north up to NW 

corner of Survey No .232 Vanka then takes right turn runs towards 
east up to SE corner of S .No . 475 then takes North S .No .470 than 
takes right through S .No . 248 , 457 and 458 than takes towards 
north S .No .454 towards left to S .No .455 up to S . No431 at 
Gramakantam . 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


18 


North : Starting at NP boundary at Amrapuram road runs towards east along 

Amarapuram road then takes right turn at maleroppam road runs 
along road up to SW Corner of S .No . 107 than takes right turn 
runs towards east up to vanka runs along vanka up to NE corner 

of Sy.No. 253 . 
East : Starting at NE corner of S .No .253 runs towards south in fields up 

to NP boundary . 
South : Starting at SE corner of S .No. 221 runs towards west along N . P . 

boundary up to SW corner of S .No . 186 . 
West : Starting at SW corner of S .No . 186 runs along N .P . boundary up to 

Amarapuram road . 
North : Starting at NW corner of S .No .62 at Begarla palli road 

runs towards east up to NW Corner of S .No . 31 takes right turn 
runs along foot of Konda up to NE corner of Govt . Hospital 
Compound . 


19 


East : Starting at S .No . 303 then takes towards run 302 towards 

Amarapuram road upto 123 S .No . then left towards S .No . 130 . 
South : Starting at SE corner of S .No . 130 runs towards west along Vanka 

then takes left Turn up to Municipal boundary along Amarapuram 

road . 
West: Starting at Vanka in Amarapuram road runs towards north along 

Begerlapalli road up to NW corner of S .No .54 . 


20 


North : Starting at extreme NE corner of N . P . boundary runs towards east 

along reserve Forest up to NW corner of Election ward No . 1 . 
East : Starting at NW corner of election ward No . 1 runs towards south along 

forest and konda up to NW corner of S .No .62 at Begarlapalli road 

runs along road towards south Up to Amarapuram road . 
South : Starting at NW at Begarlapalli road Amarapuram road runs towards 

west along Amarapuram road up to NP boundary . 
West : Starting at NW corner of S .No. 89 at Vanka runs towards north along 

NP boundary Up to NW corner of N . P . boundary . 


J. NAGARJUNA , 

Commissioner, 
Madakasira Nagara Panchayat, 

Madakasira . 


ANDHRA PRADESH GAZETTE , February 6, 2020 


IN 


మడకశిర నగర పంచాయితి 
20 వార్డుల పునర్విభజన హద్దుల వివరాలు 

వార్డు నెం . 1 
ఉత్తరము : సర్వే నెం. 21 మధ్య వుండి అక్కమ్మ గారి కొండ మీదుగా తూర్పునకు నగర 

పంచాయితీ ఉత్తరం తూర్పు కలియు మూల సర్వే నెం .341 యందు ఉండు 

పావగడరోడ్డు వరకు 
తూర్పు : ఉత్తరం తూర్పు కలియు మూల గల సర్వే నెం. 341 నుండి మల్లినాయకన కొండ 

మీదుగా దక్షిణం తూర్పు కలియు మూల సర్వే నెం.377 వరకు 
దక్షిణం: దక్షిణం తూర్పు కలియు మూల సర్వే నెం. 377 తో మొదలైపడమరకు పయనిస్తూ 

వంక వద్ద ఉత్తరవైపు పయన పడమరకు మరలి సర్వే నెం . 378 మధ్య భాగములో 
పావగడ రోడ్డులో కలుపుతు ఎడమవైపు మీదుగా దక్షిణము నందు గల ఇందు 
శ్మాసన వాటికవరకు వచ్చి యడమవైపు నుండిడోర్ నెం.8- 69 నుండి 8 - 74A తప్ప 
మిగిలిన ఇండ్లు పడమరవరకు మడకశిర కొండ మరియు దక్షిణ పడమర కలియు 

మూల సర్వే నెం. 303 వరకు . 
పడమర : దక్షిణ పడమర కలియు మూల సర్వే నెం .303 నుండి మొదలైఉత్తరదిశగా సర్వే 

నెం .306 వరకు వెళ్ళి యడమవైపున మరలి పడమర వరకు మరియు మడకశిర 
కొండ మీదుగా దక్షిణ పడమర కలియు మూల సర్వే నెం . 305 వరకు వచ్చి 
పడమరకు మరలి మడకశిర కొండ మీదుగా దక్షిణ తూర్పు కలియు మూల సర్వే 
నెం . 54 నుండి కుడి వైపునకు వెళ్ళి ఉత్తరము వైపునకు సర్వే నెం.21 మధ్యవరకు . 

వార్డు నెం . 2 
ఉత్తరము: ఉత్తము తూర్పు కలియు మూల సర్వే నెం.341 మొదలైపావగడ రోడ్డు నుండి 

తూర్పు దిశగా మొదలైఉత్తరము తూర్పు కలియు మూల మల్లినాయకన హళ్ళి 

గ్రామ సరిహద్దు వరకు 
తూర్పు: ఉత్తము తూర్పు కలియు మూలతో మొదలైమల్లినాయకన హళ్ళి గ్రామ సరిహద్దు 

మీదుగా దక్షిణము తూర్పు కలియు మూల సర్వే నెం .590 వరకు 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


A 


దక్షిణం: దక్షిణం తూర్పు కలియు మూల సర్వే నెం. 590 తో మొదలైవంక మీదుగా పడమర 

వైపుగల వంక నుండి ఉత్తరము తూర్పు కలియు మూల సర్వే నెం.539 మీదుగా 
యడమవైపు తిరిగి ఉత్తరము తూర్పు కలియు మూల సర్వే నెం.540 మీదుగా 
యడమవైపు దిశగా పరడమరకు వెళ్ళి ఉత్తరము తూర్పు కలియు మూల సర్వే 
నెం . 541 వరకు వచ్చి సర్వే నెం.541 మీదుగా దక్షిణ పడమర కలియు మూల సర్వే 

నెం . 541 వరకు . 
పడమర : దక్షిణ పడమర కలియు మూల సర్వే నెం.541 నుండి వంక మీదుగా పినుకొండ 

రోడ్డునకు కుడి వైపుగా తిరిగి తూర్పు దిశగా పెనుకొండ రోడ్డు వరకు ఆ తర్వత 
యడమవైపుగా వచ్చి దక్షణ పడమర మూల సర్వే నెం .390 వరకు మల్లినాయకన 
కొండ పాదాలమీదుగా వెళ్ళి పడమర సరిహద్దులో గల మల్లినాయకన హళ్ళీ మీదుగా 
ఉత్తరము తూర్పు కలియు మూల సర్వే నెం.341 వరకు . 

వార్డు నెం . 3 
ఉత్తరము : ఉత్తరము పడమర కలియు మూల సర్వే నెం .378 తో మొదలైకొండ అంచు వెంట 

ఉత్తరము వైపు పయనించి 2 వ వార్డు దక్షిణకు సరిహద్దు వెంట సర్వే నెం. 349 

అంచున కలియును . 
తూర్పు: సర్వే నెం .349 అంచున మొదలైమల్లినాయకన హళ్ళీ కొండ అంచుల వెంట 

పయనించి దక్షిణదిశగా పయనించి సర్వే నెం . 389 వద్ద పెనుకొండ రోడ్డు కలియును . 
దక్షిణం: దక్షిణం తూర్పు కలియు మూల సర్వే నెం . 389 తో మొదలైపెనుకొండరోడ్డు మీదుగా 

పడమర వైపు పయనిస్తూ సర్వే నెం . 389 మొదలైదక్షిణ దిశగా దక్షిణ ప్రాంత 

సరిహద్దు సర్వే నెం. 387 వద్ద వంక దగ్గర కలియును . 
పడమర : సర్వే నెం. 387 వంక వద్ద మొదలైవంకమీదుగా పయనిస్తూ సర్వే నెం . 378 వద్ద 
తూర్పు వైపునకు పయనిస్తూ కొండ అంచున కలియును . 

వార్డు నెం . 4 


TH 


ALTH 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


am 


ఉత్తరం: ఉత్తర పడమర కలియు మూల సర్వే నెం . 378 మధ్య భాగములో చిన్న వంక వద్ద 

మొదలైతూర్పుకు పయనిస్తూ పెద్ద వంక మీదుగా సర్వే నెం. 378 మధ్య భాగములో 

కలియును . 
తూర్పు: ఉత్తరము తూర్పు కలియు మూల సర్వే నెం . 378 పార్ట్ వంక వద్ద మొదలైవంక 

వెంట దక్షిణ దిశగా పయనించి సర్వే నెం. 384 మీదుగా సర్వే నెం .394 వద్ద పెద్ద 

వంకను కలియును . 
దక్షిణము : సర్వే నెం .397 పార్టు దక్షిన తూర్పు మూల వంక వద్ద మొదలైవంక వెంబడి 

పడమరకు పయనించి సర్వే నెం .407 వద్ద కుడి వైపు మరలి సర్వే నెం.408 వద్ద 
పెనుకొండ రోడ్డులో కలసి పడమర వైపు పయనిస్తూ సర్వే నెం . 380 వద్ద పావగడ 

జెన్షన్ లో కలియును . 
పడమర : పడమర దక్షిణ మూల సర్వే నెం . 380తో మొదలైపావగడ పెనుకొండ జెన్షన్ ల వద్ద 

ఉత్తర దిశగా పయనిస్తూ ఎ.పి . యస్. ఆర్ .టి .సి., డిపో మీదుగా సర్వే నెం.379 లో 
ఉత్తర పడమర మూల కలియును . 

వార్డు నెం .5 
ఉత్తరం: ఉత్తర పడమర కలియు మూల సర్వే నెం .560 తో మొదలైతూర్పు దిశగా వంక 

మీదుగా పయనిస్తూ సర్వేనెం.591 వద్ద నగర పంచాయితీ సరిహద్దులలో 

కలియుచున్నది . 
తూర్పు: ఉత్తరం తూర్పు కలియు మూల సర్వే నెం .591 తో మొదలైదక్షిణదిశగా పయనిస్తూ 

దక్షిణ తూర్పు కలియు మూల సర్వే నెం. 646 వరకు . 
దక్షిణం: దక్షిణం తూర్పు కలియు మూల సర్వే నెం. 646 నుండి మొదలైపడమర దిశగా నగర 

పంచాయితి సరిహద్దుల దక్షిణ పడమర కలియు మూల సర్వే నెం.520 వరకు . 
పడమర : దక్షిణ పడమర కలియు మూల సర్వే నెం.520 నుండి మొదలైఉత్తర దిశగా సాగి 

ఉత్తర పడమర మూల సర్వే నెం .520 వరకు వెళ్ళి కుడివైపునకు మరలి మరియు 
యడమవైపునుండి దక్సిణ పడమర కలియు మూల సర్వే నెం. 526 వరకు మరియు 
ఉత్తరము వైపు అయిన ఉత్తర పడమర కలియు మూల సర్వే నెం. 560 వరకు , 


Lt. 


ANDHRA PRADESH GAZETTE , February 6, 2020 


వార్డు నెం . 6 
ఉత్తరం : ఉత్తర పడమర కలియు మూల పెనుకొండ పావగడ రోడ్డు పెన్షన్ వద్ద మొదలై 

తూర్పుకు పెనుకొండ రోడ్డు వరకు పయనిస్తూ సర్వే నెం. 409 వద్ద దక్షిణమునకు 
పయనించి వంకలో కలసి వంక వెంట పయనముచేసి పెద్ద వంకలో కలుస్తూ సర్వే 

నెం .539 వంక వద్ద ముగియుచున్నది . 
తూర్పు : ఉత్తర తూర్పు మూల సర్వే నెం.539 మొదలైదక్షిణము వైపు పయనిస్తూ 

హిందూపురమురోడ్డు మీదుగా సర్వే నెం. 519 వద్ద నగర పంచాయితి సరిహద్దుల వద్ద 

కలియుచున్నది . 
దక్షిణం: దక్షిణం తూర్పు మూల సరే నెం .519 తో మొదలైనగర పంచాయితి దక్షిణ సరిహద్దు 

వెంబడి పడమరకు పయనించి సర్వే నెం .498 వద్ద కలియుచున్నది . 
పడమర : దక్షిణ పడమర మూల సర్వే నెం .498 చివర మొదలైసరిహద్దు వెంబడి ఉత్తరానికి 

పయనిస్తూ వంకమీదుగా మరియు సర్వే నెం. 508 మీదుగా సర్వే నెం.507 వద్ద 
పెద్దవంకలో కలుస్తూ పడమర వైపు మరలిహిందూపురమురోడ్డు మీదుగా అంబేద్కర్ 
సర్కిల్ వద్ద పావగడ రోడ్డులో కలియుచున్నది . 

వార్డు నెం . 7 
ఉత్తరం : ఉత్తర దక్షిణ కలియుడోర్ నెం .5 -2- 224 తో మొదలు పెట్టి సర్వే నెం. 505 వద్ద 

తూర్పు దిశలో వంక వద్ద కలియుచున్నది . 
తూర్పు : ఉత్తరము తూర్పు కలియు మూల సర్వే నెం .506 తో మొదలైవంక మీదుగా దక్షిణ 

దిశగా పయనించి సర్వే నెం.496 వద్ద నగర పంచాయితి సరిహద్దుల వద్ద కలియు 

చున్నది . 
దక్షిణం: దక్షిణం తూర్పు కలియు మూల సర్వే నెం .496 తో మొదలైపడమర దిశగా 

పయనిస్తూ హరేసముద్రమురోడ్డు వద్ద దక్షిణానికి మరలి సర్వే నెం.491 పడమరకు 
మరలి సర్వే నెం. 540 మీదుగా పడమర దిశగా నగర పంచాయితి సరిహద్దుల వెంట 
పయనించి సర్వే నెం . 426, 478 మీదుగా మధుగిరిరోడ్డులో కలియుచున్నది . 


TR 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


11 


TH 


I 


L 


LLL 


- 


- 


పడమర : దక్షిణ పడమర మూల సర్వే నెం.231 వద్ద మొదలైమధుగిరిరోడ్డు వెంబడి 

ఉత్తరానికి పయనిస్తూ రాజీవ్ గాంధీ సర్కిల్ మీదుగా డోర్. నెం .5-137 వద్ద 
కలియుచున్నది . 

వార్డు నెం .8 
ఉత్తరం : ఉత్తర పడమర సర్వే నెంబరు 373 వద్ద మొదలైవైశ్య శ్మాసనవాటిగా మీదుగా 

పయనించి సర్వే నెం. 380 వద్ద పావగడ రోడ్డులో కలియును . 
తూర్పు : ఉత్తరం తూర్పు మూల సర్వే నెం . 380 తో పావగడరోడ్డులో మొదలైదక్షిణానికి 

పయనిస్తూ సర్వే నెం. 416 వద్ద హిందూపురమురోడ్డులో కలియుచున్నది . 
దక్షిణం: దక్షిణం తూర్పు మూల సర్వే నెం. 416 వద్ద మొదలైపడమరకు పయనిస్తూ కొండను 

ఆనుకొని వున్నడోర్ నెం.8 -1 వరకు . 
పడమర : దక్షిణ పడమర మూలడోర్సెం.8 -1తో మొదలైఉత్తరానికి పయనిస్తూ డోర్సెం.8 
49 మీదుగా ఉత్తర పడమర మూల నున్నడోర్ నెం.8- 303 వద్ద కలియుచున్నది . 

వార్డు నెం. 9 
ఉత్తరం: ఉత్తర పడమర దిశలో మూలడోర్నిం.9-88తో మొదలైతూర్పునకు పయనిస్తూ 

డోర్ నెం .9- 784 వద్ద కలియుచున్నది . 
తూర్పు :డోర్ నెం.9-78A తో మొదలైఉత్తరం తూర్పు మూల వద్ద దక్షిణం వైపు పయనిస్తూ 

డోర్ నెం .9- 48 మీదుగా గాంధిబజార్ లో కలియుచున్నది . 
దక్షిణం: దక్షిణం తూర్పు మూలడోర్ నెం .9-1 తో మొదలైగాంధిబజార్రోడ్డు మీదుగాడోర్ 

సెం. 9- 119 తో కలియుచున్నది . 
పడమర : దక్షిణ పడమర డోర్ నెం. 9- 119 వద్ద మొదలైచాకలి వీది మీదుగా మొదలై 

ఉత్తరము వైపు సరిహద్దులలోనిడోర్ నెం.10- 158 ఉత్తర పడమర సరిహద్దులలో 
కలియుచున్నది . 

వార్డు నెం . 10 
ఉత్తరం :డోర్ నెం .6 - 6-1 వెనుక వైపు నుండి మొదలైతూర్పు దిశగాడోర్ నెం .6 -1 వెనుక వైపు 

వరకు . 


12 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


తూర్పు:డోర్ నెం. 6-1 వెనుక వైపు నుండి మొదలైప్రధాన బజారు గుండ దక్షిణం వైపు వున్న 

అమరాపురమురోడ్డు వరకు . 
దక్షిణం:రాజీవ్ గాంధీవిగ్రహము నుండి మొదలైపడమర దిశగా అమరాపురమురోడ్డులోని 

డోర్ నెం . 7- 92 - D వరకు . 
పడమర :డోర్ నెం .7 - 92 -D నుండి మొదలై అమరాపురము రోడ్డు నుండి ఉత్తర దిశగా 

యడమవైపు వెళ్ళి పడమర దిశగా పాత మసీదు గుండ కుడి వైపునకు తిరిగిడోర్ 
నెం . 6- 61 వరకు . 

వార్డు నెం . 11 
ఉత్తరం: ఉత్తర పడమర మూలడోర్ నెం .12 -1 వద్ద మొదలైతూర్పుకు పయనిస్తూడోర్ నెం. 7 

197 వద్ద కలియున్నది . 
తూర్పు : తూర్పు ఉత్తరము మూలడోర్ నెం .7-197 వద్ద మొదలైదక్షిణానికి పయనిస్తూడోర్ 

నెం .7 -38 - 5 వద్ద కలియుచున్నది . 
దక్షిణం: దక్షిణం తూర్పు మూలడోర్ నెం.7- 38- 5 వద్ద మొదలైపరడమరకు పయనిస్తూడోర్ 

నెం. 12- 494 వద్ద కలియుచున్నది . 
పడమర: దక్షిణ పడమర మూలడోర్ నెం.12-49A వద్ద మొదలైఉత్తర పడమర మూలడోర్ 
నెం. 6- 2- 60 వద్ద కలియుచున్నది . 

వార్డు నెం . 12 
ఉత్తరం :డోర్ నెం.11 - 02 వద్ద మొదలైఊరువాకిలిరోడ్డు మీదుగా తూర్పుదిశగా కొండపాదాల 

మీదుగా డోర్ నెం . 10 / 45 వరకు వెళ్ళి కుడి వైపుగా మరలి తూర్పు దిశగా కంసలపేట 

వరకు . 
తూర్పు : కంసలిపేట దక్షిణ దిశగా కంసలి వీది గుండ వాసవి మహల్ వెనుకవైపు వరకు . 
దక్షిణం:డోర్ నెం. 6- 81 వెనుకవైపు నుండి దక్షిణ దిశగా ఉత్తర సరిహద్దు గుండ గాంధిబజార్ 

లోనిడోర్ నెం.6- 62 వెనుక వరకు వెళ్ళి ఎడమ వైపు తిరిగి తేరు వీది లోనిడోర్ నెం.11 

119 వరకు . 
పడమర :డోర్సెం. 11 -119తో ఉత్తరము గుండడోర్నిం.11 -102 ఉరువాకిలి రోడ్డు వరకు . 


T 


LE 


- - 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


13 


వార్డు నెం . 13 


ఉత్తరం : ఉత్తరము పడమర మూలడోర్ నెం . 13 - 212 వద్ద మొదలైతూర్పునకు పయనిస్తూ 

డోర్ నెం. 12 - 88 వద్ద దక్షిణమునకు మరలిడోర్ నెం. 12 -103 వద్ద తూర్పుకు మరలి 
డోర్ నెం. 12-103 వద్ద దక్షిణమునకు మరలిడోర్ నెం.12- 104 వద్ద తూర్పునకు 

పయనించిడోర్ నెం. 12 -141 వద్ద కలియుచున్నది . 
తూర్పు : ఉత్తరము తూర్పు మూలడోర్ నెం.12 -141 వద్ద మొదలైదక్షిణమునకు పాత 

మసీదు గుండ డోర్ నెం .13 -80 వద్ద అమరాపురము రోడ్డులో డోర్ నెం . 13 -73-1-4 

కలియుచున్నది . 
దక్షిణం: దక్షిణం తూర్పు మూలడోర్ నెం. 13 - 73 -1-4 తో మొదలైపడమర పయనిస్తూడోర్ 

నెం. 13 -28 మీదుగా డోర్ నెం. 13-43- 1C1 -1 కలియును . 
పడమర : పడమర దక్షిణ మూలడోర్ నెం .13- 43- 1C1 -1 వద్ద మొదలైఉత్తరానికి పయనిస్తూ 
డోర్ నెం.13- 10 వద్ద ఉత్తర పడమర మూల కలియుచున్నది . 

వార్డు నెం . 14 
ఉత్తరం : ఉత్తరము పడమర మూలడోర్ నెం.5 -138 - 64 తో మొదలైడోర్ నెం .14 -1- 58 వద్ద 

తూర్పు సరిహద్దులో కలియుచున్నది . 
తూర్పు : ఉత్తరము తూర్పు మూలడోర్ నెం .14-1- 58 తో మొదలైదక్షిణమునకు పయనిస్తూ 

దక్షిణమునకు మరలి డోర్ నెం. 14 - 2- 42 వద్ద అమరాపురము రోడ్డులో 

కలియుచున్నది . 
దక్షిణం: దక్షిణము తూర్పు మూలడోర్ నెం . 14 -2-42 తో మొదలైడోర్ నెం. 14 - 54 , 13- 282 

మరియు 14 - 65 అమరాపురమురోడ్డు దగ్గరలో డోర్ నెం. 14 -294 వరకు . 
పడమర : దక్షిణ పడమర మూలడోర్ నెం. 14 - 294 తో మొదలై15- 288 వద్ద కలియును . 

వార్డు నెం . 15 
ఉత్తరం : ఉత్తరము పడమర సర్వే నెం. 302 తో డోర్ నెం . 15 - 284 మొదలైతూర్పునకు 

పయనిస్తూ సర్వే నెం. 303 మీదుగా ఉత్తరానికి మరలి తర్వత తూర్పుకు పయనించి 
14 వ వార్డు పడమర సరిహద్దులోడోర్ నెం.5- 138A- 64 కలియుచున్నది . 


- 


- 


ALL 


FIL 


14 


ANDHRA PRADESH GAZETTE , February 6, 2020 


| 


D 


తూర్పు : ఉత్తర తూర్పు మూల సర్వే నెం.303 వద్ద మొదలైదక్షిణమునకు పయనిస్తూ సర్వే 

నెం.275 వద్ద వంకలో కలియును . 
దక్షిణం: దక్షణము పడమర మూల సర్వే నెం . 275 వద్ద మొదలైసర్వే నెం . 276 మీదుగా సర్వే 

నెం . 273లోని సరి హద్దులో కలియుచున్నది . 
పడమర : పడమర దక్షిణ మూల సర్వే నెం .273 తో మొదలైతూర్పునకు పయనించి సర్వే 

నెం .272 మీదుగా ఉత్తరమునకు మరలి అటుపిమ్మట పడమరకు వెళ్ళి సర్వే 
నెం .296 మీదుగా ఉత్తరమునకు పయనించి అమరాపురమురోడ్డులో కలియును . 

వార్డు నెం . 16 
ఉత్తరం : ఉత్తర పడమర మరలిడోర్ నెం. 15 - 284 వద్ద మొదలైఅమరాపురమురోడ్డు వెంట 

తూర్పునకు పయనించి సర్వే నెం. 447 వద్ద 13 వ వార్డు దక్షిణ సరిహద్దులో 

కలియుచున్నది . 
తూర్పు : ఉత్తరము తూర్పు మూల సర్వే నెం. 447 వద్ద మొదలైదక్షిణమునకు పయనిస్తూ 

సర్వే నెం .449 లో తూర్పుకు మరలి అటుపిమ్మట దక్షిణమునకు పయనించి మరలి 
పడమరకు పయనించి సర్వే నెం .250 వద్ద వంకలో కలసిరోడ్డు వెంట దక్షిణమునకు 
పయనిస్తూ వంక వెంట పడమరకు పయనించి అటు నుంచి గుండుమలరోడ్డులో 
కలసి రోడ్డు వెంట దక్షిణకి పయనిస్తూ సర్వే నెం .475 నందు పయనిస్తూ సర్వే 

నెం .232 వద్ద కలియుచున్నది . 
దక్షిణం: దక్షిణము తూర్పు కలియు మూల సర్వే నెం.232 మొదలైపడమరకు పయనించి 

సర్వే నెం .230 వద్ద కలియుచున్నది . 
పడమర : దక్షిణ పడమర మూల సర్వే నెం .230 మొదలై ఉత్తరమునకు పయనిస్తూ 

తూర్పుకు మరలి ఉత్తరాని మరలి , మరల పడమరకు మరలి సర్వే నెం.233 వద్ద 
ఉత్తరమునకు పయనించి మరల సర్వే నెం .234 వద్ద పడమర వైపు వంక దాటుతు 
పడమర వైపు పయనిస్తూ సర్వే నెం.243 వద్ద పోవుచూ సర్వే నెం.276 మీదుగా 
పయనిస్తూ సర్వే నెం .286 వద్ద అమరాపురమురోడ్డు వద్దకు కలియును . 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


15 


15 


- 


- 


LI 


వార్డు నెం . 17 
ఉత్తరం : ఉత్తర పడమర కలియుడోర్ నెం .5- 51 తో మొదలైతూర్పునకు పయనిస్తూ డోర్ 

నెం .5- 3-12 గుండ దక్షిణమునకు పయనిస్తూ అంబేద్కర్ సర్కిల్ లోని పావగడ 

రోడ్డులో కలియును . 
తూర్పు: ఉత్తరము తూర్పు మూల అంటేద్కర్ సర్కిల్ తో మొదలైపావగడ రోడ్డు వెంట పాత 

యస్.సి.కాలని మీదుగా పయనించి మదుగిరిరోడ్డు వెంట దక్షిణముకి పయనిస్తూ 
సర్వే నెం .475 వద్ద ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్రోడ్డు వద్ద పయనించి నగర పంచాయితి 

సరిహద్దుల వరకు పయనించును . 
దక్షిణం:దక్షిణ తూర్పు కలియు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్రోడ్డు నందు మొదలైరోడ్డు వెంబడి 

పయనించి సర్వే నెం.470 మీదుగా వంకలో కలుస్తూ వంక వెంబడి తూర్పు వైపు 
పయనించి మరల పడమరకు మరలి ఉత్తరము వైపు తిరిగి అటుపిమ్మట తూర్పుకు 

పయనించి సర్వే నెం .458 వద్ద పడమర సరిహద్దుల వరకు కలియుచున్నది . 
పడమర : దక్షిణ పడమర కలియుడోర్ నెం.5- 2- 1590 తో మొదలైఉత్తరానికి పయనిస్తూ 

సర్వే నెం .449 వద్ద పడమరకు మరలి సర్వే నెం. 445 , 446 మీదుగా అమరాపురము 
రోడ్డు వద్ద కలియును . 

వార్డు నెం . 18 
ఉత్తరం : అమరాపురమురోడ్డు నగర పంచాయితి సరిహద్దుల నుండి మొదలైతూర్పు దిశగా 

వెళుతు అమరాపురమురోడ్డు నుండి కుడి వైపుకు మరలి మల్లెపురంరోడ్డు గుండా 
దక్షిణ పడమర కలియు మూల సర్వే నెం.107 వెళ్ళి కుడి వైపునకు మరలి తూర్పు 

దిశగా వంక గుండ ఉత్తర తూర్పు మరియు మూల సర్వే నెం.253 వరకు . 
తూర్పు : ఉత్తర తూర్పు కలియు మూల సర్వే నెం. 253 నుండి మొదలైదక్షిణ దిశగా నగర 

పంచాయితి సరిహద్దుల వరకు . 
దక్షిణం: దక్షిణం తూర్పు కలియు మూల సర్వే నెం .221 తో మొదలైపడమర దిశగా నగర 

పంచాయితి సరిహద్దులైన దక్షిణ పడమర కలియు మూల సర్వే నెం. 186 వరకు . 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


పడమర : దక్షిణ పడమర మూల సర్వే నెం . 186 నుండి అమరాపురమురోడ్డు మీదుగా నగర 
పంచాయితి సరిహద్దుల వరకు . 

వార్డు నెం . 19 
ఉత్తరం : ఉత్తర పడమర కలియు కొండ వెనక భాగము 1 వ వార్డు దక్షిణ సరిహద్దు మూల 

మొదలైతూర్పు వైపు పయనిస్తూ 1 వ వార్డు సరిహద్దు పడమర . . 
తూర్పు : ఉత్తర తూర్పు మూల సరిహద్దు కొండ అంచు వెంబడి దక్షిణకి ప్రయణిస్తూ సర్వే 

నెం. 301 వద్ద పడమరకు పయనించి మరలి దక్షిణమునకు వెళ్ళి అమరాపురము 

రోడ్డు వద్ద కలియును . 
దక్షిణం: దక్షిణము తూర్పు కలియు మూల సర్వే నెం . 272 వద్ద మొదలై వంక వెంబడి 

పడమరకు పయనిస్తూ గుండ మూల రోడ్డు మీదుగ అదె వంక వెంటడి పడమరకు 

పయనిస్తూ అమరాపురమురోడ్డులో కలియుచున్నది . 
పడమర : ఉత్తరము పడమర మూల సర్వే నెం .62 మొదలైవంక వెంట ఉత్తరానికి పయనిస్తూ 
కొండ వెంబడి ప్రయణించి 1 వ వార్డు దక్షిణ వైపు సరిహద్దులలో కలియుచున్నది . 

వార్డు నెం . 20 
ఉత్తరం: ఉత్తరము తూర్పు కలియు నగర పంచాయితి సరిహద్దుల గుండ తూర్పు వైపునకు 

రిజర్వు ఫారెస్ట్ గుండ వెళుతు ఉత్తర పడమర మూల అయిన ఎలెక్షన్ వార్డు 1 వరకు . 
తూర్పు : ఉత్తరము తూర్పు మూల ఎలెక్షన్ వార్డు 1 నుండి సరిహద్దు వెంట దక్షిణ దిశగా 

పయనిస్తూ సర్వే నెం. 58 మరియు 60 సరిహద్దుల గుండ సర్వే నెం . 62 ఉత్తర 
సరిహద్దు వంకలో కలసి వంక వెంబడి పయనిస్తూ అమరాపురము రోడ్డులో 

కలియుచున్నది . 
దక్షిణం: దక్షిణ తూర్పు కలియు మూల సర్వే నెం .81 వద్ద మొదలైఅమరాపురమురోడ్డు వెంట 

పడమర వైపు పయనించి సర్వే నెం . 90 వద్ద నగర పంచాయితి సరిహద్దులో 

కలియుచున్నది . 
పడమర : దక్షిణ పడమర మూల సర్వే నెం .89తో మొదలైనగర పంచాయితి సరిహద్దు వెంట 

పయనించి ఉత్తరము పడమర మూల సరిహద్దు కలియుచున్నది . 


జె . నాగార్జున , 

కమీషనర్ , 
మడకశిర నగర పంచాయితి , 

మడకశిర . 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette. cgg. gov.in 


